న్‌ లంట. 
జ్ఞానవంతులుగా 
ఎలా ఉండాలి 


మరి జ్ఞానం ఎక్కడ నుండి వస్తుంది? మరియు అర్థం 
చేసుకునే సలం ఎక్కడ ఉంది? మరియు అతడు 
మనుష్యునితో ఇలా అన్నాడు: ఇదిగో, ప్రభువు పట్ల 
భయము, అది జ్ఞానము; మరియు చెడు నుండి 
వైదొలగడం అనేది అవగాహన. యోబు 28:20, 28 


(పభువుయందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానమునకు నాంది: 
ఆయన ఆజ్ఞలను గైకొనువారందరు మంచి జ్ఞానమును కలిగియుందురు, 
ఆయన స్తుతి నిత్యము నిలిచియుండును. కీర్తన 111:10 

చీకటిని వెలుతురు మించినంత జ్ఞానము మూర్ణత్వము శ్రేష్టమైనదని నేను 
చూచితిని. ప్రసంగి 2:13 

నగరంలో ఉన్న పదిమంది బలవంతుల కంకే జ్ఞానం జ్ఞానులను 
బలపరుస్తుంది. ప్రసంగి 7:19 


మీలో ఎవరికైనా జ్ఞానము కొరవడిన యెడల అతడు దేవునిని 
అడుగవలెను; మరియు అది అతనికి ఇవ్వబడుతుంది. కానీ అతను 
విశ్వాసంతో అడగనివ్వండి, ఏమీ కదలకుండా. ఏలయనగా 
ఎగసిపడేవాడు గాలితో కొట్టబడిన సముద్రపు అల వంటివాడు. 
ఎందుకంకే ఆ మనిషి తాను ప్రభువు నుండి ఏదైనా పొందుతానని 
అనుకోకూడదు. ద్వంద్వ మనస్సు గలవాడు తన మార్గాలన్నిటిలో 
అస్థిరంగా ఉంటాడు. జేమ్స్‌ 1:5-8 


మీలో జ్ఞాని, జానసంపన్నుడు ఎవరు? అతను మంచి సంభాషణ నుండి 
వివేకం యొక్క సాత్వికతతో తన పనులను చూపించనివ్వండి. అయితే 
పైనుండి వచ్చిన జ్ఞానము మొదట స్వచ్చమైనది, తరువాత 
శాంతియుతమైనది, సౌమ్యమైనది మరియు సులభంగా ప్రవర్తించదగినది, 
దయ మరియు మంచి ఫలాలతో నిండి ఉంది, పక్షపాతం లేకుండా 
మరియు కపటత్వం లేకుండా ఉంటుంది. యాకోబు 3:13, 17 

ప్రభువు పట్ల భయభక్తులు జ్ఞానానికి ఆరంభం: కానీ మూర్తులు జ్ఞానాన్ని 
మరియు ఉపదేశాన్ని అసహ్యించుకుంటారు. సామెతలు 1:7 

జ్ఞానము సంపాదించుకొనువాడు ధన్యుడు, జానము 
సంపాదించుకొనువాడు ధన్యుడు. సామెతలు 3:13 


నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి, నా ఆజ్జిలను నీతో 
దాచిపెట్టినట్లయితే; నీవు జానమునకు నీ చెవిని వంచుకొనుము, మరియు 
నీ హృదయమును జ్ఞానమునకు అన్వయించుము; అవును, మీరు జ్ఞానం 
కోసం ఏడుస్తుంకే మరియు అవగాహన కోసం గొంతు ఎత్తండి; నీవు ఆమెను 
వెండివలె వెదికినయెడల, దాచిన ధనము కొరకు ఆమెను 
వెదకుచున్నావు; అప్పుడు నీవు ప్రభువు పట్ల భయాన్ని అర్హం 
చేసుకుంటావు మరియు దేవుని జ్ఞానాన్ని పొందుతావు. ఎందుకంకే 
ప్రభువు జ్ఞానాన్ని ఇస్తాడు: అతని నోటి నుండి జ్ఞానం మరియు అవగాహన 
వస్తుంది. ఆయన నీతిమంతులకొరకు మంచి జ్ఞానమును సమకూర్చును, 
యథార్దముగా నడచువారికి ఆయన రక్షకుడు. ఆయన తీర్పు 
మార్గములను గైకొనును, తన పరిశుద్దుల మార్గమును కాపాడును. అప్పుడు 
నీవు నీతిని, తీర్పును, నీతిని అరం చేసుకుంటావు; అవును, ప్రతి మంచి 
మార్గం. సామెతలు 2:1-9 

జ్ఞానాన్ని పాందండి, అవగాహన పాందండి: దానిని మరచిపోకండి; నా నోటి 
మాటల నుండి నిప్కమించకు. ఆమెను విడిచిపెట్టవద్దు, మరియు ఆమె 
నిన్ను కాపాడుతుంది: ఆమెను గ్రేమించు, మరియు ఆమె నిన్ను 
కాపాడుతుంది. జ్ఞానం ప్రధానమైనది; కావున జ్ఞానమును పాందుకొనుము 
మరియు నీ సమస్తమును పాంది జ్ఞానమును పొందుము. ఆమెను 
హచ్చించు, మరియు ఆమె నిన్ను ప్రమోట్‌ చేస్తుంది: నీవు ఆమెను 
కౌగిలించుకున్నప్పుడు ఆమె నిన్ను గౌరవిస్తుంది. ఆమె నీ శిరస్సుకు 
దయగల ఆభరణాన్ని ఇస్తుంది: కీర్తి కిరీటాన్ని ఆమె నీకు అందజేస్తుంది. 
సామెతలు 4:5-9 

యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానమునకు నాంది: 
పరిశుద్దుల జ్ఞానము జ్ఞానము. సామెతలు 9:10 

చెడ్డపనులు చేయడం మూర్చునికి ఆటలాంటిది, తెలివిగల వ్యక్తికి జానం 
ఉంటుంది. నీతిమంతుని నోరు జ్ఞానము పుట్టించును గాని వక్రీకృత 
నాలుక నరికివేయబడును. సామెతలు 10:23, 31 


అహంకారం వచ్చినప్పుడు అవమానం వస్తుంది, అయితే దీనుల 
వద్ద జ్ఞానం ఉంటుంది. జ్ఞానము లేనివాడు తన పారుగువానిని 
తృణీకరించును, బుద్దిగలవాడు శాంతించును. సామెతలు 11:2, 12 
మనిషి తన జ్ఞానాన్ని బట్టి మెచ్చుకోబడతాడు, కానీ వక్రహృదయం 
ఉన్నవాడు తృణీకరించబడతాడు. సామెతలు 12:8 

అహంకారం వల్ల మ్మాతమే గొడవ వస్తుంది: అయితే మంచి సలహా 
ఉన్నవారి వద్ద జ్ఞానం ఉంటుంది. సామెతలు 13:10 

తెలివిలేని వానికి మూర్దత్వుము సంతోషము, వివేకముగలవాడు 
యథార్హముగా నడుచును. ప్రభువు పట్ల భయము జ్ఞానము యొక్క 
ఉపదేశము; మరియు గౌరవం ముందు వినయం. 

సామెతలు 15:21, 33 


బంగారం కంకే జ్ఞానం పొందడం ఎంత మేలు! మరియు వెండి 
కంకే ఎంపిక కాకుండా అవగాహన పొందడానికి! సామెతలు 16:16 
జానము సంపాదించుకొనువాడు తన ప్రాణమును డేమించును, 
జ్ఞానమును కాపాడుకొనువాడు మేలు పొందును. సామెతలు 19:8 
సత్యాన్ని కొనండి, అమ్మకండి; కూడా జ్ఞానం, మరియు సూచన, 
మరియు అవగాహన. సామెతలు 23:23 

జ్ఞానాన్ని గ్రుమించేవాడు తన తండ్రికి సంతోషిస్తాడు, వేశ్యలతో 
సహవాసం చేసేవాడు తన ఆస్తిని ఖర్చు చేస్తాడు. సామెతలు 29:3 
దండము మరియు మందలింపు జ్ఞానాన్ని ఇస్తాయి: కానీ తన కోసం 
విడిచిపెట్టిన పిల్లవాడు తన తల్లికి అవమానం కలిగిస్తుంది. 
సామెతలు 29:15 


